శ్రీ నివాన బాలభారతి.20 
అన్నమాచార్యులు 
రచన: 
శె ్రీ నివానులు శెట్టి 


సంపాదకుడు: 
డాక్టర్‌ ఎస్‌. బి. రఘునాథా బార్య 





ప్రచురణ: 
శ్రీ వి. వి. ఆర్‌. కె. ప్రసాద్‌, ఐ.ఏ.ఎస్‌. 
కార్యనిర్వహణాధికారి 
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 
1982 


SRINIVASA BALABHARATI — 20 
[Children Series] 


ANNAMACHARYULU 


by 
K. Srinivasulu setty. 


Chief-Editor : 
Dr. ఏ. B. Raghunadhacharya 
First Edition : 1982 


Copies: 10,000 
Price: 1-00 


Published by: 


SriP. V. R.K. PRASAD, I. A 5. 
EXECUTIVE OFFICER, 

Tiramala Tirupati Devasthanams. 
TIRUPATI, 

Art: BAPU 

Printed at : 


Tirumala Tirupati Devasthanams Press, Tirupati. 


మా మాట 


చిన్న పిల్ల ల మనసులు చల్ల నైనవి; నిర్మలమైనవి 
చక్కగా పెరిగిన పిల్లలు భావిభారతపౌరులై మంచి సభ్యత 
సంస్కారం పెంచుకొని, తమ కుటుంబానికి, దేశానికి 
కూడ "పేర్యుపతిష్టలను సంపాదించి గర్వకారణమౌతారు. 
దున ఇతిహాసాల్లోని మహాపురుషులు, మహాపతివతలు 
ఎలాంటివారు, వారంత  గొప్పవారెలా అయినారనే 
విషయం వారికథను చెపుతూ పిల్లలకు తెలియజేయ 
గలిగితే, దాని పభావం లేతమనస్సుల పెన చక్కని సంస్థార 
ము|దలను వేయగలుగుతుంది. అవి భవిష్యత్తులో వారి 
"3ెంతగానో ఉపయోగపడతాయి. 


ఈ ఉదేశ్యంతోనే “ శ్రునివాసబాలభారతి * అనే 
పుస్తకమాలను తిరుమల తిరుపతి దేవస్థానం (పకటిస్తోంది. 
ఇందులో మన భారతదేశంలో అనేక ఆదర్శాలకు (పసిద్ధు 
లైన మహాత్ముల చరితలు చిన్న చిన్న వాక్యాలలో, 


చక్కని కథాకథన పద్ధతిలో చెప్పడం జరుగుతుంది. 
చిన్నారి బాలలు వీటిని బాగా ఉపయోగించుకుంటారని 
ఆశిస్తున్నాం. 


ఈ |పణాళికను రూపొందించి, రచనలను తయారు 
చేయించి, వాటిని కావలసిన పద్ధతిలో సంపాదించిన 
డాక్టర్‌ ఎస్‌. బి. రఘునాథాచార్య (కో_అర్డినేటర్‌, పబి 

లు G గా 
కేషన్స్‌ టి.టి.డి. గారికి నా అభినందనలు. ఈ [పణా 
భికలో మాతో సహకరించిన రచయితలకు, కళాకారులకు 
మా ధన్యవాదాలు. 


హ్‌ ప ఆర్‌. "ఆ. (వసాద్‌, ఐ.ఏ.ఎస్‌., 
కార్యనిర్య్వహణాధికారి, 
తిరుమల తిరువం దేవస్థానములు, తిరుపతి. 


స్వాగత౦!! 


(భ్రీనివాసదయోద్భూతా బొలానొం స్ఫూ రిదాయినీ । 
భారతీ జయతాల్లో"కే భారతీయగుణోజ్ఞ్వలా గ 


ఖండ ఖండాంతరాల్లో నాగరికత కన్ను విప్పేనాటికే 
సభ్యతకు సంస్కారానికి, వైళిక-_ధార్మికాదర్శాలకు పేరు 
పడ్డది మన భరతఖండం. ఈ గడ్డపె పుట్టిన [పతి మాన 
వుడు అధర్మాన్ని ఎదిరిస్తూ, ధర్మాచరణంలో తన జీవి 
తాన్ని పండించుకొని, మాధవాభిముఖంగా నడచి మహ 
నీయకీ ర్తి నార్జించినవాడే, అలాంటి మహాత్ముల సన్నిధి 
మన సుఖసంతోషోలకు పెన్నిధి. కనీసం వారి జీవితా 
దర్శాలు మనస్సుల్లో మెదిలితే వాటి పభావం మనమోద 
ఎంతో ఉంటుంది. “నేను భారతీయుశ్లి ' ఇది తరతరాల 
నుంచి వస్తున్న నా సం|పదాయం “ఇది నా క ర్రవ్యం ”* 
అని |పతిబాలుడు, బాలిక, ఈ దేశసేవకు తనను అంకితం 
చేసుకొంటారు. 


నిజానికి ఈ దేశంలో ఎందరో మహానుభావులు, 
మహాపురుషులు, మహాపతి[వతలు, మహావీరులు పుట్టి, 


పెరిగి, చక్కని సంస్కృతికి పునాదులు వేశారు. స్వచ్చ 
మైన జీవనవాహినిని మనదాకా [పవహీంపజేశారు. అహా! 
మనమెంత అదృష్టవంతులం ! నున వెనుక ఎంత ఉదాత్త 
మైన చరి[త ఉంది! ఆ పుణ్యపురుషులు, మహాసాధ్యులు, 
ఇక్కడ పుట్టకపోతే మనదిగా మనం చెప్పుకొనే మహత్తర 
మైన ఈ నేంస్కృతి, సభ్యత మన కలా సం|కమించేవి ? 
వాళ్లను అర్థం చేసుకోవడం, వాళ్ల చరిత మననం చేసు 
కోవడం, వారి ఆదర్శాలు స్మరించడం రూడ మనకు 
గొప్ప విజ్ఞానాన్నందించే విద్యాభ్యాసం. అది ముందు 
ముందు మనజాతి జీవనపవాహంలో కొన్ని ఏండ్రదాకా 
చెక్కుచెదరని స్ఫూర్తి రినౌరభాలను విరజిమ్ముతుంది. 
అందుకే శ్రీనివాసబాలభారతి ఉదయించింది. ఎందరో 
మహానుభావుల్ని మో ముందుంచుతోంది. ఇక మోరే 
ఆలస్యం. బాలలూ! రండి! రండి! 


నిండు మనస్సుతో మోకిదే మా స్వాగతం ! 


అన రఘునాథాచార్య 
పధాన సంపాదకుదు 


భౌతికమైన భోగభాగ్యాలకోసం (పభువులను (పస్తు 
తించడం చాలామందికి పరిపాటి. “పరమాత్మను కీర్తిం 
చిన నా నాలుక పరులను కీర్తించలేదని ౫” తనకాశయ 
మిచ్చిన రాజునెవరైనా నిరాదరించగలరా ? నిరాదరించి 
నెగ్గగలరా ౧ అది కేవణం కారణజన్ముల కే సాధ్యం. 


మన చరిితలో అలాంటి మహావురుషులెవరై నా 
ఉన్నారా ? లేకేం? ఉన్నాడొక మహానుభావుడు. 
“ వేంకటపతి కర్చించిన వాక్కుతో నిన్ను స్తుతించలేనని * 
రాజ్యాగహానికి గురై చెటిసాల్లో పడ్డాడు. ఆర్తితో ఆయన 
న్‌ కి ర్రించే సరికి సంకెళ్లు రాలి కింద పడ్డాయి. 
అయనెవరో క పదకవి తాపితామహుడు, సంకి ర్తనా 
చార్యుడై న అన్నమాచార్యుడు. 


అలమేల్మంగ వేంక కేుశ్వరుల అనుగహంతో వేల 
కొలది సంకీర్తనలను మనకందించిన అన్నమాచార్యుడు 
భక్తికి పతిరూపం. సర్వస్వం శ్రీనివాసుడే అని నమ్మిన 
ఆయన ప్రపత్తి మన సంపత్తి. రాగబద్ధమై కూడ మన 
రాగబంభాలను తెంచేసే ఆయన వాజ్మయం మనకు 
మహోజ్ఞ్యలమైన వెలుగుబాట కావాలి. 


పథాన సంపాదకుడు 


అన్నమాచాద్యలు 


అదిగో తెలుగు తల్లి తన కన్నబిడ్డకు గోరుముద్దలు తిని 
పిస్తూ పొడుతూంది. 


“చందమామ రావో జాబిల్లి రావో, మంచి 
కుందనంపు పెడికోర వెన్నపాలు తేవో” 


ఈ చందమామ పాట | వాసిందెవ్వరో తెలుసా; తాళ్లపాక 
అన్నమాచార్యులు, వేంకటేశ్వర సామికి గొప్ప భకుడు; మహా 
కవి, మన తెలుగులో తొలి వాగ్గేయకారుడు. వాగ్గేయకారుడం పే 
పాటలు స్వయంగా (వాసి పాడేవాడని అర్థం. వేంకటేశ్వరుడు, 
అన్నమయ్య మేలుకొలుపు పాట పాడుళూంపే విని ని దలేచేవాడు, 
మళ్లీ ఆయన జోలపాట పాడందే నిదపోడు. స్వామికే గాదు 
అమ్మవారికి కూడ అన్నమయ్య పాటలంిపే చాల ఇష్టం. ఆయన 
పాడుతూంపే అలమేలు మంగమ్మ ఆనందంతో నాట్యం చేసేది, 
ఇంత గొప్పవాడైన ఆభ కుణ్ణే గురించి 'తెలుసుకుందామా | మరి, 


సుమారు ఆరువందల ఎండ్ల [కీతం నాటిమాట, 


11 

తాళ పోక; 

కడపజిల్లా రాజంపేట తొలూకొలో తాళ్ల పాక అనే [(గొమం 
ఉంది. అక్కడ రెండు గుళ్లన్నాయి. ఒకటేమో చెన్న కేశవ 
స్వామి గుడి, ఇంకొక టీ సిద్ధశ రస్వామి దేవళం. చెన్న కేశవ 
స్వామి విగహాన్ని జన మేజయమహారాజు (పతిష్ట చేశాడు. ఈ 
స్వామిని దేవతలు, బుషులు, సిద్ధులు [పతిరోజు వచ్చి పూజిస్తారు. 
ఈ చెన్నకేశవస్వామి గుడిని అ్మశయించుకొని కొన్ని | బాహ్మణ 
కుటుంబాలు జీవించేవి. వా శ లో నారాయణయ్య చాల సిద్ధుడు, 
ఇతని నాలుగోతరంలో మరో నారాయణయ్య ఉండేవాడు. ఈ 
నారాయణయ్య కథతోనే మన అన్నమయ్యకథ మొదలౌతుంది. 


ఎ౦దుకు బాబు ఈ అఘాయిత్యం? 


నారాయణయ్యకు చిన్నకనంలో ఎంతకీ చదువు రాలేదు 
తండి నయాన భయాన చెప్పి చూశాడు. లాభం లేక పోయింది. 
తన వద్ద | ప్రయోజనం లేదని (పక్కనే ఊటుకూరులో తన బంధు 
వుల వద్ద ఉంచాడు. అక్కడ దిశో ఉపాధ్యాయులు శతవిధాల 
[పయత్నించారు, నొరాయణుని కళ్ళల్లో నీళ్లే తప్ప నోట సరస్వతి 
పలకలేదు. వాళ్ల విసిగిపోయి బాలుని రకరకాల శిక్షలకు గురి 





13 


చేశారు. కోదండం వేశారు, కోలగగ్గెర తగిలించారు. నారాయణయ్య 
లేత మనస్సు గాయపడింది. నలుగురూ అవ హేళన చేస్తున్నారు. 
సిగ్గుతో, అపమానంతో [కుంగిపోయాడు. ఇంతకంటె చావు మేలను 
కున్నాడు, ఎవరో చెబుతుండగా ఏన్నాడు, ఊరి చివర చింతలమ్మ 
గుడి పుట్టలో పెద్ద పామున్నదని. నారాయణుడు ఒంటరిగ గుడి 
చేరి పుట్టలో చేయి పెట్టాడు. పాము కరవలేదు సరిగదా: ఎదురుగ 
చింతలమ్మ | పత్యక్షమైంది. నారాయణయ్య ఏడుస్తూ అమె పాదాల 
మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని తన ఒళ్లో చేర్చుకొని వూర 
డించింది. “ ఎందుకు బాబు ఈ అఘాయిత్యం? నీ మూడోతరంలో 
గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని పల్ల మీ వంశమే తరి 
స్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి వెళ్లు, తాళ్ళపాక చెన్న 
కేళవస్వ్యామే సీకు అన్నీ అను గహిస్తాడు * అని చింతలమ్మ బాలుని 
చింత తీర్చి అదృశ్య మైంది. అమ్మ చెప్పినట్లు నారాయణయ్యకు 
చెన్నకేశపస్వామి దయిపల్ల అన్ని విద్యలూ సిద్ధించాయి. ఈ 
నారాయణయ్య కుమారుడే నారాయణసూరి. 
తీగుమల తీర్థయా[త 

నారాయణసూరి గొప్ప కవి, పండితుడు. ఇతని ఇల్లాలు 
లక్కుమాంది. మహాభ క్తురాలు. మధురంగా పాడుతుంది. ఈమె 





15 


స్వగామం మాడుపూరు. అక్కడ చెన్న కేశవస్వామి ఈ మెలో 
[పత కషంగా మాట్లాడేవాడట. ఈ పుణ్య దంపతులు సంతానం 
కోసం చేయని (పతం లేదు. కొలసని దేవుడూ లేడు. “మాకు 
మంచి కొడుకును |పసాదించు స్వామీ” అని ఏడు కొండలిస్వామికి 
(మొక్కుకున్నారు. ముడుపులు కట్టుకున్నారు. ఒక మంచిరోజు 
చూసి ఇద్దరూ వేంకటేశ ర సామి దర్శనంకోసం (పమయాణ 
మయ్యారు. 

లక్కమాంబ, నారాయణసూరి తిరుమల చేరారు. స్వామి 
మందిరం [పవేశించారు. గరుడగంభం పద్ద సాగిళి _మొక్కొ_రు, 
వాళ్ల కేదో మైకం మ ౦ కళ్లు మిరుమిట్లు గొలిపే తేజస్సు 
కసీఏంచి ధగధగ మెరీ ఎ ఖడ్గాన్ని వాళ్ల చేతుల్లో పెట్టి అదృశ్య 
మైంది. వేంక'పేశ్వరస్వామి కన ఖడ్గ మేన నందకాన్ని ఆ పుణ్య 
దంపతులకు పసాదించాడు. వొళ్ళు సరమానందభరితులియ్యారు. 
వేంకటపతిని దర్శించి స్తుతించారు. సంకోషంతో తాళ్ళ పాకకు 
తిరిగి వచ్చారు. 


జనన౦ ; 
లక్కమాంబ గర్భవతి అయింది. వై శాఖమాసం విశాఖ 
నక్షతంలో, ఒక శుభలగ్నంలో మూడు (హాలు ఉన్నత దశలో 


16 


ఉండగా మగశిశువు ఉదయించాడు. అంటే |క్రీ, శ. 1408 లో 
అన్నమాట. హరినందకాంశంలో జన్మించిన అ హరిభ కునికి అన్నమా 
చార్యులు అని నామకరణం చేశారు. అన్నమయ్య బోసి నవ్వులు 
ఒలక టోస్తూ నలుగురినీ మురిపించేవాడు. మాటి మాటికి వెంకటప్పకు 
జోతలు పెళ్టేవాడు. వెంకన్న పేరు చెబితేనే ఉగుపాలు (లాగే 
వాడు. వెంకటపతిమీవ జోలపాట పొడందే న్మిదపోడు. లక్క 
మాంది భిక్తి గీతాలు పొడుతూం'పే ఏదో అర్ధమైనట్లు తల ఫంకించే 
వాడు. నొరాయణసూరి కావ్యాలలో అర్థాలు వివరిస్తూవుం'టే తానూ 
డో కొ పైవాడు. 


బార్య౦ న 

అన్నమయ్యకు ఐదేండ్లు నిండాయి. అతడు ఏక సంధా 
[గాహి. గురువులు చెప్పిన పొఠాలు చెప్పినట్లు వెంటనే అప్పచె పే 
వాడు. వాళ్ల అశ్చర్యపడేవాళ్ల. ఇంక అన్నమయ్యకు నేర్చించ 
వలసింది ఏమీ లేదని త్వరలోనే తెలుసుకున్నారు. అన్నమయ్య 
అడిందెల్లా అమృతమయమైన కాప్య౦ంగా పాడిందెల్లా పరమగానంగా 
వినిపించేది. అన్నమయ్య చెన్న'కేశవుని గుడిచేరి * బుజ్జి "కేశవా 1” 
అని పిలిచేవాడు. 


17 


బుజ్జీబాలుని ముద్దు మాటలకు మురిసి చెన్నకేశవుడు సిరి 
నవ్వులు చిందించేవాడు. అన్నమయ్య ఎప్పుడూ ఆటల్లో పాటల్లో 
మునిగి 'తేలేవాడు. చెలువు కట్టలమీద చేరి చెట్టుమీది పిట్టలకో గొంతు 
కలిపేవాడు. చిరుగాలుల సవ్వడికి మురిసేవాడు. చెరువులోని 
అలలలో ఉయ్యాలలూగే కమలాలను చూస్తూ గంతులే సేవాడు. కన్నె 
పిల్లలు వెన్నెల రోజుల్లో జాజర పాటలు పొడుతూంపే అక్కడ 
చేరుకొని వాళ్ళను అల్లరి పెమేవాడు, రాగం పాడీ, తాళం వేసీ 
చూపేవాడు. “మీకేం తెలీదు పొమ్మ”ని ఎగతాళి చేసేవాడు. 
కలుపు పాటల్లో, కవిల పాటల్లో చొనపదులకో బాటు [కుతి కలిపే 
వొడు. అన్నమయ్య మాటన్నా పాటన్నా ఆ వూరి వాళ్లు ఎంతో 
సంబరపడిపోయే వాళ్లు, 


ఇంటిపని ఎవరు చూసాట +? 


నారాయణసూరిది పెద్ద కుటుందిం. ఉమ్మడి కుటుంబొలలో 
చిన్న చిన్న కలతలు తప్పవు, వాళ్ల కోపతాపాలు అర్థం లేనివి, 
ఇంతలో తగవులాడుతారు. అంతలో కలిసిపోతారు. ఒకనాడు 
అందరు కలిసికట్టుగ అన్నమయ్యమీద విరుచుక పడ్డారు. అన్న 
మయ్యకు దిక్కు తెలియలేదు. “ఎప్పుడూ ఆ దండె భుజాన తగి 





లించుకొని పిచ్చి పాటలు పాడుకోవడమేనా ? ఇంట్లో పనీ పాట 
ఎవరు చూస్తారు?” అని ఇంటీవాళ్లు దెప్పి పొడిచారు. “గాలి 
పాటలు కట్ట పెట్టి, అడవి కెళ్ళి పశువులకింత గడ్డి తెచ్చిపడేయ్‌.” ఏ 
విసుగులో వున్నాడో నారాయణసూరి కొడుకును కసరినంత పనీ 
చేశాడు. లక్కమాంది మ్మాతం కొడుకువైపు జాలిగ చూసింది. 
అన్నమయ్య ఏమీ బదులు పలకలేదు. కొడవలి భుజాన తగిలించు 
కొని అడవికి బయలుదేరాడు. 


ఎవరికెవరగు? 


అన్నమయ్యకు అడవికెళ్ల డం అలవాటు లేదు. ఒక చెట్టు 
కింద చతికిలబడ్డాడు. తంబుర చేతిలోనే వుంది. తీగలు సవరించి 
పాడబోయాడు. పక్కన కొడవలి వుంది. దాన్ని జూస్తూనే 
వచ్చిన పని గుర్తుకు వచ్చింది, లేచి చుట్టూ పరికించాడు. ఒక 
చోట పచ్చిక బాగా బిలిసి వుంది. కొడపలిళో కోస్తున్నాడు. ఉన్న 
ట్లుండీ “అమ్మా 1” అని కేక పెట్టాడు, చిటికెనవేలు తెగీ ర యకం 
బొటబొటా కారుతున్నది. రక్తం చూస్తూనే కళ్లు తిరిగిపోయాయి, 
బాధతో మూలిగాడు. ఈ అవస్థకు కారణం ఎవ్వరు? ఒక్క 
మారు తన బంధువుల్ని తల్లిదం|డుల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. 


21 


“అంతా అబద్ధం. తనకు ఎవ్వరూ లేరు. లౌకిక బంధాలతో తనకు 
పని లే గదను కున్నాడు. దూరాన తిరుపతికి వెళ్ళే యా|తికుల గుంపు 
కనిపించింది. వాళ్లు ఆడుతూ పాడుతూ వెళ్తున్నారు. చేతిలోవున్న 


కొడపలి విసిరేశాడు. తంబుర చేత పట్టుకొని ఆ గుంపులో కలిసీ 
పోయాడు. 


అన్నమయ్య తిరుపతి చేరాడు: 
అ యా|తీకులు ఎవ్యరోకొరు, సనకుడు మొ॥ మహాభక్తులు,. 
వాళ్ల చేషం తమాషాగా వుంది. జింక చర్మంతో చేసిన కిరీటాలు 


పెట్టుకున్నారు. అ(బకము, ఆకులు కలిపి కుట్టిన బట్టలు వేసు 
కున్నారు. నొసట ప ట్టైనామాలు, శంఖ చకాల మ్మ దికలు, కౌళ్ల కు 
కంచు అందెలు, చేతిలో బాణాలున్నాయి. దండెలు మీటుకుంటూ, 
చిట్‌ తాళాలు వాయిస్తూ మద్దెల (మోగిస్తూ భక్తి పారవశ్యంతో 
పాడుతూ చిందులేస్తూ మధ్యలో “గోవింద! గోవింద 1” అంటూ 
నినాదాలు చేస్తున్నారు. అన్నమయ్య వాళ్ల తో కలిసి తిరుపతి 
చేరాడు. 


అదివో అల్రదివో ! 
తిరుపతి చేరుతూనే గంగమ్మ గుడికెళ్లాడు. |గామశక్తికీ 
దండం పెట్టాడు. అలిపిరి చేరాడు. అక్కడ నఠసింహాస్వామికి 


నమస్కారం చేశాడు. అలిపిరి కొండకు చుక్కల సర్వతం అని 


కూడా పేరు. భగవంతుని చేరడానికి ఇది తొలిపాదం. ఇక్కడ 
“శలేరు గుండు' వుంది. ఆగుండుమీద ఆంజనేయస్వామి 


వ్మిగహం ఉంది. అన్నమయ్య ఆ గుండుకు నమస్కరించాడు. ఈ 
గుండులో ఎన్నో మహిమలున్నాయట. కొండ ఎక్కే భక్తులు ఈ 
గుండును తలతో మోకొటిళో తాకి దండం పెట్టుకుంపే తలనొప్పి, 
కొళ్ల నొప్పులు ఉండవని నమ్మకం. ఎత్తుగ విశాలంగ వ్యాపించి 
పున్న పర్వత శిఖరాలను చూశాడు. అదిశేషని పడగల్లా కనిపిం 


చాయి. అనందంళో చిందులు [తొక్కుతూ పాడసొగాడు : 
అదివో అల్ప దివో హరివాసము 
పదివేల శేషుల పడగలమయము 
అదె వేంకటాచల మఖిలోన్నతము 
అదివో (బ్రహ్మాదుల కపురూపము 
అదివో నిత్యనివాస మఖిలమునులకు 
నదె చూడు(డదె |మొక్కుడానందమయము 
'కైవల్యపదము వేంకటనగమదివో 
శ్రీవెంకటపతికి సిరులయినది. 


భావింప సకల సంపదరూప మదివో 
పొవనముల కెల్ల పావనమయము 


వేంకపేశ సర స్వామి విహరించగానికి అనువుగా ఆదిశేషుడు [కీగా 
శ్ర లంగా నిలిచాడట. 


అన్నమయ్య అలవీపోయాడు: 


ఆ బాలభ క్తుడు కొండ ఎక్కుతున్నాడు. అలిపిరి గోపురం 
సమీపిస్తున్నది. అక్కడ కొండ కొంత నిటారుగ వుంటుంది. 
దానికి * పెద్ద ఎక్కుడు అనిపేరు. ఉత్సాహంగా అన్నమయ్య ఆ 
కొండ ఎక్కి. గాలిగోపురం చేరాడు. కొంత దూరంలో కర్పూరపు 
కొలువ వుంది. అక్కడినుండి కమ్మని వాసనలు వ్యాపిస్తున్నాయి. 
గుబురు గుబురుగ అలముకున్న చెట్ల ను, పొదలను, జలజలా (పవ 
పిస్తూ ఒయ్యారంగ సాగిపోతున్న కొండవాగులను చూసుకుంటూ 
మోకా ళకొండ చేరాడు. అక్కడ చేరేటప్పటికి మిట మధ్యాహ్న 

a అ 
మెంది. ఎండ కన్నెరగని పసీబొలుడు; ఎనిమి దేండ్ల వాడు, అన్న 
మయ్య అలిసిపోయాడు. అకలిగ వుంది. శోష సచ్చిన మైంది, 
చట్టంగ అలుముకున్న వెదురుపొదల కింద అలానే, చెప్పులకొ శ్ల 





న్‌్‌. 
(11 


| 
న్‌ ps CE AY 
| యో 
| ~~) 













శోనే వాలిపోయాడు. వెదురు బొంగులలో దూరి గాలి వేణువు 
లూదుతూ ఆ పసిబొలునికి జోలపాటలు పొడింది. 


అలిమేలు మంగమ్మ అను[గ్రవా౦ : 


అన్నమయ్య అలసటను, ఆకలిని ఎపరు గమనించినా గమ 


నింపక పోయినా అలమేలు మంగమ్మ గమనించి కరుణించింది. 
మంగమ్మ పెద్ష ము తెదువలా అన్నమయ్యను సమీపించింది, తన 
$$ “ది “= శ 
ఒడిలో చేర్చుకొని శరీరం నిమురుతూ “*లేః బాబు, లేచీ ఇలా 
చూడు” అన్నది, అన్నమయ్యకు తన తల్లి లక్క మాంది పిలు 
స్తున్నట్ల చిపించింది, “అమ్మా” అని లేచాడు. కొని కళ్లు కను 
పించడం లేదు. అమృత ంలాంటి అమ్మ స్పర్శ; శేనెలూరే తల్లి 
పలుకులు. అన్నమయ్యకు దిక్కు తెలియడం లేదు. దీనంగ 


జత్రల్లీ । నాకు కళ్లు కనిపించడం లేదు” అన్నాడు. మంగమ్మ 
బొలుని ఊరడిస్తూ బాబు ఈ కొండ సాల గామ శిలలకో 


కూడుకొన్నది. చెప్పులు తొలగించి చూడు” అన్నది. 
అన్నమయ్య పాదరక్షలు తీసివేశాడు. పర్వతమంతా తేజస్సుతో 
విరాజిల్లుతున్నది, చెట్టు చెట్టులో మునిపుంగవులు కని 
పిస్తున్నారు. మృగాలలో దేవతలు గోచరిస్తున్నారు. హరి దశాప 
శారాలు |కమంగా కనిపిస్తున్నాయి. వేదఘోషలు వినిపిస్తున్నాయి. 


అన్నమయ్య ఆశ్చర్యంతో, ఆనందంకో ఆ పవి|తమైన పర్వతానికి 
నమస్కరించాడు, అలమేలు మంగమ్మ అన్నమయ్యను దగ్గఅకు 
తీసుకొని [పసాదాలను తినిపించింది, అన్నమయ్యలో సరస్వతీ 
దేవి అంశ [వ వేశించింది, తనకు తెలియకుండానే కవిత్వం పెల్లు 
బికింది. అవేశంతో ఆశువుగా ఒక శతకాన్ని అలమేలు ముగకు 
అంకితం చేశాడు. ఆ శతకంలో చంపకమాల, ఉత్పలమాల వృత్తాలు 


మ్మాతమే వున్నాయి, ఇంచి సంపెంగలు, కలువలు అన్నమాట. 
పూలవంటి పద్యాలతో పూపవుమీద పుట్టిన మంగమ్మ పాదాలను 
అర్చించాడు. ' అలమేలు మంగ ' అం'టే పువ్వుమీద నిలిచిన యువతి' 
అని అర్థం, 


“అమ్మకు తాళ్ళ పాక ఘను 

డన్న(డు పద్యశతంబు సెప్పె కో 
క్‌ మ్మని వాక్సంసూనముల 

కూరిమితో నలమేలు మంగకున్‌ 
నెమ్మది నీవు చేకొని య 

నేకయుగంబులు [బ్రహ్మకల్చముల్‌ 
సమ్మదమంది వర్థిలుము 

జవ్వని లీలల వేంకటేశ్వరా ! 


7 
పుష్కరిణీ స్నావం: 


అన్నమయ్య నేరుగా పుష్కరిణి వద్దకు వెళ్ళాడు. దీనిని 
స్వామి పుష్కరిణి అంటారు, సరోపరాలలో మహారాజు లాంటిది. 
ఈ పుష్కరిణిలో కొన్ని వేల పుణ్యనదుల నీళ్లు కలుస్తాయట. 
ఇక్కడ స్నానం చేస్తే పాపాలన్నీ పటాపంచలై పోతాయట. 
అన్నమయ్య ఆ పవిత్ర జలాలలో స్నానం చేశాడు, 


వరాహ క్షై[త౦: 


అన్నమయ్య కొండెక్కి. బాగా అలసిపోయాడా 1 అక్కడ 
స్నానం చేస్తూనే అతనికి అన్నినొప్పులూ తొలగిపోయాయి. మనస్సు 
ఎంకో నిర్మలంగా వుంది. నేరుగ వరాహస్వామిని దర్శించు 
కున్నాడు. _ తిరుమలకు వరాహక్షేతం అనిపేరు. అక్కడ అది 
పరాహస్వామి నివసించేవాడు. ఇత డే వేంక'టేశ్యరసొ సమికి ఉండ 
టానికి అనుమతి ఇచ్చాడు. దానికి కృతజ్ఞత గ తొలుత వరాహ 
స్వామి దర్శనం చేసుకొన్న తర్వాతనే తన దర్శనం అని వేంక 
“ఓీశ్వరన్వామి కట్టడిచేశాడు. ఇప్పటికీ తొలిపూజా నై వేద్యాలు 
పరాహస్వామిశే. 





29 


అన్నమయ్య ఆలయప్రవేశం: 

అన్నమయ్య  ఆదివరాహస్వామిని సేవించుకొని వేంక 
చేశ ్యరస్వామి కోవెలకు వెళ్ళాడు. పెద్ద గోపురాన్ని ఆశ్చర్యంగా 
చూశాడు. ఆక్కడ పెద్ద" చింతచెట్టుండేది. దానికి | మొక్కౌందు. 
కోరిన కోరికలు తీర్చే గరుడగంభానికి సాగిల పడ్డాడు. పెద్ద పెద్ద 
సంపెంగ మానులతో నిండి ఉన్న చంపక [పదక్షీణ౦ం చుట్టాడు. 
నిహాన వేంకటేశ వరుని దర్శించాడు. రామానుజులవారిని "సేవించు 
కున్నాడు. యోగ నరసింహ స్వామికి నమస్మరెంవాక్లు. ఇసార్భనుని 
మూర్తికి మొక్కాడు. వంట ఇంటిలో వెళసి ఇస్న అలమేలు 
మంగమ్మను అర్చించాడు. యాగళాలను ఎర్నించాను. కల్యాణ 
మంటపాన్ని తిలకించాడు. _ పరుసగా వాపానమండపంలో ఉన్న 
అశ్వాన్ని, బంగారు గరుత శ్రంతువి ఆరాధించి, అందంగా నిలిచిఉన్న 


ఆదిశేషునికి మోకరిల్లాడు. గోవాదేశం నుండి తెప్పించిన తట్టు 
పునుగును బంగారు శ లాకలకు] గుచ్చి కరగిస్తున్నారు. యా తికులు 
గుంపులు గుంపులుగా “గోవింద, ముకుంద, తిమ్మప్ప” అంటూ 
[పదక్షిణాలుచేస్తున్నారు, బంగారు పంజరాలలో పంచపన్నెల 
రామచిలుకలున్నాయి. * వేంకటపతిని 'సేవించుకోండి; కానుకలు 
సమర్శించండి; కొండలప్పకు దండాలు పెట్టండి; మీరు కోరుకున్న 


కోరికలు అన్నీ సమకూడుతాయి ” అంటూ ఆ చిలుకలు పలుకు 
అర గ కీ 

తున్నాయి. స్వామి పట్టుపతాంబిరాలున్న (శ్రీభండారాన్ని చూళాడు, 

తన పంచెకొంగున అతిజ్యాగత్తగ దాచుకున్న ఒక కాసుతీసీ, 

బంగారు గాదెలకు (హుండీ) నమస్కరించి, వడ్డికాసుల వానికి 

సమర్వించాడు, 


దివ్యమంగళ విగహ సందర్శనం : 

అన్నమయ్య, స్వామి సన్నిధిలో బంగారు వాకిళ్ల పద్ద నిలి 
చాడు. _ శ్రీనివాసుని దర్శించాడు. అన్నమయ్య శరీరమంతా పుల 
కోంకురాలు చెలరేగాయి. ఒళ్ళ౦ఠా కళ్లు చేసుకొని చూస్తున్నాడు, 
ఒక చేతిలో చక్రం, మరొక చేతిలో శంఖం, బొడ్డులో మాణిక్యం, 
సూర్యకటారి, పాదాలకు అందెలు, పట్టుపీతాంబరం, కటి మీద 
ఒక్‌ చేయి, సరాలను ఇచ్చే సరద హస్తం చెవులలో నవనపలాడే 
మణికుండలాలు, కళలను వెదజల్లే ముఖం, ముత్యాల నామం, ధగ 
ధగ మెరిసే రత్న కిరీటం, శరీరమంతా పట్టించిన తట్టుపునుగు, 
కిరీటానికి ఇరువై పుల దిగవేసిన కలుపపూదండ, పనమాల, 
(క్రీవత్సం, కౌస్తుభం, వెలలేని అభరణాలు _ వేంకటేశ్వరుని దిష్య 
మంగళ విగహాన్ని అలానే తిలకించసాగాడు. అన్నమయ్య 


31 


హృదయం ఉప్పొంగింది. అతని గొంతు నుండి కెరటాలు కెర 
టాలుగ భాపగీతికలు వెలువడుతున్నాయి: 


పొడగంటిమయ్య మిమ్ము పురుషోత్తమా, మమ్ము_ 
నెడయకవయ్య కోనేటి రాయండా, 

కోరి మమ్ము నేలినట్టి కులదైవమా, చాల 

నేరిచి పెద్దలిచ్చి న నిధానమా 

గారవించి దప్పి దీర్సుకాల మేఘమా, మాకు 
చేరువ( జిత్తములోని శ్రీనివాసు(డా! 


అన్నమయ్య పాటలు విని అర్చకులు ముగ్ధులై పోయారు. 
బాలుని దగ్గరకు తీసుకొని [ పశంసిస్తూ తీర్ధం, [పసాదం ఇచ్చి శఠ 
కోపం తలమీద్‌ ఉంచారు. అన్నమయ్య ఆ రోజు ఒక మండపంలో 
విశ మించాడు, 


వుణ్యతీర్థ స్నానం : 


అదినం ఏకాదశి. అన్నమయ్య కొండమీదఉన్న దిష్య 
తీర్థాలను చూడడానికి వెళ్ళాడు. “కుమారధారా తీర్ధాన్ని ” చూశాడు. 


తారకొసురుని కుమారస్వామి చంపాడు కదా! అందుకని (బహ్మ 
హత్యాపాతకం అంటుకొన్నది, ఆపాసం పోగొట్టుకోవడానికి 
షణ్ముఖుడు ఇక్కడే తపస్సుచేశాడట, తర్వాత “ అమర్‌ తీర్ధం 
చేరాడు. ముక్కోటటిదేవతలు (పతిరోజు ఈ తీర్ధంలో స్నానంచేసి 
వెళ్తారట. అన్నమయ్య “ ఆకాశగంగ ” చూశాడు. పం రెండేం్లు 
అంజనాదేవి తపస్సుచేసి హనుమంతుని కన్నచోటు. పాపాలను 
కడిగి పుణ్యాన్ని (పసొదించే “పాపవినాశనం ' జలపాతంలో 
స్నానం చేశాడు. ఈ తీర్థాలలో స్నానంచేస్తూ అన్నమయ్య 
ఒక గమ్మత్తుచేసేవాడు. స్నానం చేసి తినబట్టలు ఆర వేసేవాడు, 
అవి ఆరేంతలోగా ఒక శ తకాన్ని అశుపుగా చెప్పేవాడు. 


ముత్యాలవోర౦ $0ద పడింది: 

ఒకరోజు అన్నమయ్య ఇలా స్నానసంధ్యాదులు ముగించు 
కొని వేంకటేశ్వరస్వామిని దర్శించుకోపడానికి వెళ్ళాడు. కొని 
అలయం తలుపులు మూసివున్నాయ్‌. ఆ బంగారు వాకిళ కు తాళాలు 
బిగించారు. అన్నమయ్య చాలా నిరాశ పడ్డాడు. ఎంకో ఆవేదనతో 
ఒక గీతాన్ని ఆలపించాడు. వెంటనే తాళాలు తీగిపడ్డాయి, కవాటాలు 
భిళ్ళున తెరుచుకున్నాయి. అర్చకులు భయసడ్డారు, “ అపరాధం 


33 


అపరాధం అని అన్నమయ్యను లోనికి పిలుచుకొని వెళ్లారు. 
అన్నమయ్య అక్కడ వేంచేసివున్న గరుడాళ్వారు, విష్వశ్సేనులు, 
సు గీవుడు, హనుమంతుడు మొదలైన భక్తులను, సీతారామ 
లక్షణ మూర్తులను దర్శించుకుంటూ వేంకటేశ (రస్యామి ఎదుట 
నిలిచాడు. అపర వేంక'పేశ్వరునిలా అర్చకస్వామి స్వామిని పూజిస్తు 
న్నాడు, అ సన్నివేశంలో అన్నమయ్య భావావేశం పొందాడు. 
వెంటనే ఒక పద్యశతకాన్ని సమర్చించాడు. స్వామి మెడలోని 
ముత్యాలహారం నేలపడింది. అర్చకులు సం భమంతో బాలుని 
మహిమను కొనియాడారు. అర్చకుడు అన్నమయ్యను చూసి "' వీడు 
సామాన్యుడుకాడు. _కోనేటిరాయని దివ్య|పసాదం” అన్నాడు. 
చందనం, తీర్థం, పసాదం ఇచ్చి మనసార ఆశీర్వదించాడు. 
అన్నమయ్య కోనేటి ఒడ్డున కూర్చుని [ప్రసాదాలు తిని స్వామి 
మహిమలను తలచుకొంటూ వరాహస్వామి కోవెలలో విశ 
మించాడు. 


ఘనవీషవుకల : 
ణ 


ఆరోజుల్లో ఘనవిష్ణువు అనే వై స్పపయతి తిరుమలలో 
ఉండేవాడు. అతడు మహాభాగవతుడు. మాధవసేవచేస్తూ సాటి 


మానవులకు విష్ణుత శ్రా సన్ని బోధించేవాడు తన శేషజీవితాన్ని 
శేషా దినిలయునినే అంకితం చేశాడు. ఆ దీనం ద్యాదశి. రాలి 
వేంకటపతి అ యతికి కలలో కనిపించి _ “ తాళ్ళపాక అన్నమయ్య 
అనే భక్తుడు రేపు నీదగ్గరకు వస్తాడు. వాడు నల్లగ అందంగ 
వుంటాడు. ఎప్పుడూ నామీద పాటలు పాడుతూ వుంటాడు. వాని 
చెవులలో మద్దికాయలు వేలాడుతూ ఉ౦టాయి. సట్టుకుచ్చులున్న 
దండె భుజంమీద మోపి మీటుకుంటూ వుంటాదు వానికి నీవు 
ము దఛారణం చెయ్యి; ఇవిగో నాము దికలు అని అందించాడు. 


పంచగంసారదీ క్ష: 

మరునాడు ఉదయాన్నే స్నానసంధ్యాదులు ముగించుకొని 
ఘనవిష్ణువు స్వామి మందిరంలో యజ్ఞశాల పట్ట నిలుచున్నాడు. 
అతని చేతుల్లో సామి సమర్పించిన శంఖచ। కౌల ము వటన్నాయి. 
అన్నమయ్య పొద్దున్నే లేచి పుష్కరిణిలో స్నానంచేసి పరాహ 
స్వామిని దర్శించుకున్నాడు. వేంకటేశ్వరుని తొలి పాకారం 
చుట్టూ |పదక్షీణం చేశాడు. హరినామ సంకీర న చేసుకుంటూ 
యజ్ఞశాల ముందుకు పచ్చాథు, ఘనవిష్ణవు ఆ బాలుని చూశారు. 
వానిలో స్వామి చెప్పిన గుర్తులను చూశాడు. మెల్లిగా బాలుని 
సమీపించాడు, 





“నాయనా నీ పేరేమి? ” 

అన్నమయ్య యతికి పాదాభివందనం చేశాడు. 
“ అన్నమయ్య ” [పవర చెప్పాడు. 

యతి కళ్ళు ఆనందంతో మెరిశాయి. 

“నీకు ము దధారణ చేస్తాను. సమ్మత మేనా? ” 


అన్నమయ్య యతిముఖాన్ని చూశాడు. వేంకటేశ సరుడే ర్‌నీ 
పించాడు. “ కృతార్లుణి ”' అన్నాడు. 
ఆ 


ఘనవిళ్లువు వేదోక్తంగా అన్నమయ్యకు పంచసంస్కారాలు 
నిర్వహించాడు. సొటి వైష్ణవులకు అన్ని విషయాలు తెలిపాడు. 
వాళ్ల తృప్పిపడ్డారు. అన్నమాచార్యుడు అవై షవ పం కిలో 
లి జాలి ల్ల జాబు ఆలి 
కలిసి భోంచేశాడు. అన్నమయ్య అన్నమాచార్యుడ య్యాడు, 


కొడుకును వెదుకుతూ: 


అన్నమయ్య చెప్పాచేయకుండా తీరుమలకు వెళ్ళిపోయాడు, 
ఇక్కడ తాళ్ల పాకలో తల్లిద౦ం|డులు కన్న బిడ్డకో సం వెదకి వెదకి 
కానక |క్రుంగిపోయారు. లక్కమాంది చెన్నకేశవుని గుడిపదలి 


37 


రాపడంలేదు “అన్నా! అన్నాః" అని కలపరిష్తూనేవుంది, 
నారాయణయ్య వె|రివాడిలా అయిపోయాడు. 


ఆ రోజు ద్వాదశి. ఆపూరివా ళ్లంతా అన్నమయ్యకోసం గుళ్ళో 
[పత్యేక పూజలు జరిపించారు. లక్క-మాంద భజనచేస్తూచేస్తూ అలా 
సోలిపోయింది. మగతలో ఏదో గొణుగుతూందీ _ 


“ త్రిరుమలస్ప.... తిరుమలప్ప అన్నమయ్య, అన్నమయ్య 1'' 
నారాయణయ్య విన్నాడు అతనికి ఏదో స్ఫురించింది. మరునాడు లక్క 
మాంబిను పిలుచుకొని తిరుమలకు బయలుదేరాడు. 


పోయిన విధి దొరికింది : 


తిరుమలలో అన్నమాచార్యుడు ఘనవిష్తువుపద్గ విష్ణుత తాన్ని 
లు ద బి ఎల 

తెలుసుకుంటూ వుండేవాడు. అఆ యతి అన్నమాచార్యుని ఆదరంతో 
చూసేవాడు. గురువు చెప్పిన మాటలను మననం చేసుకుంటూ 
పాటలు పాడేవాడు శిష్యుడు. ఆ రోజు అన్నమాచార్యుడు దేవాలయం 
ముందు మండపంలో కూర్చుని తన్మయత సంతో గానం చేస్తున్నాడు. 
వందలాది భక్తులు పారవశ్యంతో వింటున్నారు. తిరుమలకు చేరిన 
లక్కమాంబ, నారాయణసూరి కుమారుని కంఠం గుర్తుపట్టారు. వాళ్ళ 





39 


సంతోషానికి అవధుల్లే వు, లక్కమాంబ * అన్నా” అంటూ అ 
గాయకునివై పు పరుగెత్తింది, అమ్మ పిలుపు విన్న అన్నమా 
చార్యుని గానం అగిపోయింది. ఆ త్రల్లీ ” అంటూ అమ్మ ఒడిలో 
వాలిపోయాడు. తండి నారాయణయ్య ఆనందంగా గర గంగా 
తనయుని దగ్గరకు తీసుకున్నాడు. అన్నమాచార్యు నిలో ఏర్పడిన 
మార్చును గమనించాడు. “స్వామీ ! వేంకటేశ (ర ః వీడు సీ 
వర। పసొదం. నీవే కాపాడుకో 1” అన్నాడు, ఘనవిష్ణువు వాళ్లను 
తన మఠానికి తీసుకొని వెళ్లాడు. 
తలి మనసు కషపెటఫథ: 
గొ ట దట 

ఆ రాతి లక్కమాంబ అన్నమాచార్యుని తౌళ్ల పాకకు 
రమ్మని [బితిమలాడింది. “త్రలీ | నాకిక గాడే బొపుంది. పెరుమాళ ను 

(na) య 
వదలి నేనెలా రాను? నన్ను మన్నించి ఆశీర్వదించు” అన్నాడు. 
అన్నమాచార్యుడు. తలి సటినపటుపదలలేదు. అన్నమాచార్యునికి 
గా ద అ 

ఎటూ పాలుపోలేదు. తల్లిని కాదనలేడు. వేంకటస్పనూ వదలి 
వెళ్ళలేడు. ఇలా అలోచిస్తూ అన్నమాచార్యుడు నిదపోయాడు. 
కలలో ఒక తేజస్సు కనిపించింది. “అన్నా! తల్లి మనసు కష్ట 
పెట్టకు. తాళ్ళపాకకు తిరిగివెళ్ళ. సీకు సకల శుభాలు సమకూరు 
me సరచింత లుమాను, పరత త్వాన్ని తెలుసుకో ” అన్న 


[పబోధం వినిపించింది. అన్నమాచార్యునికి అంతా అగమ్య గోచి 
రంగా ఉంది. “ఇది స్వామి ఆదేశం” అని తెలుసుకున్నాడు 
తలి ద౦| డులికో కలసి తాళ్లపాకకు తిరిగి వెళ్ళాడు. 

క్‌! జట్‌, 
గృవాస్టాశ మ౦; 

అన్నమాచార్యునికి సదహారేండు నిండాయి. తలి దం, డులు 
్ట న sl 

వివాహ పయత్నాలు చేయసాగారు. ఎప్పుడూ పాటలు పాడుకొనే 
నామాల దాసరయ్యకు పిల్లి నివ్వడానికి ఎపరూ ముందుకు రాలేదు, 
అన్నమాచార్యుని లోకం వేరు. గుళ్ళూ గోపురాలు తిరుగుకుంటూ 
ఎప్పుడో ఇల్లు చేరేవాడు. కొన్నాళ్ళు ఇంటి ముఖమే చూసేవాడు, 
కొడు. ఆ మహా భక్తుని ధోరణి, ధ్యాస వేరు. కొన్ని విచిత 
మెన పరిసితులో, భగపత్సంకల్పంపల్ల , అన్నమాచార్యుడు 
ర ఇ ఈ (గి 
తిమ్మక్క, అక్కలమ్మ అనే ఇద్దరు కన్నెలను వివాహమాడాడు 
అన్నమాచార్యుడు గృహస్థాశమ ధర్మం ef స్రహాస్తూ భగవంతుని 
సివలో నిమగ్నుడయ్యాడు. 
కొన్నిరోజులు గడిచాయి: 


అది (కీ. శ 1424 [కోధి సంవత్సరం వై శాఖ మాసం, 
విశాఖ నక్షతం అన్నమాచార్యుడు పుట్టిన రోజు. తిరుమలకు 


41 


వెళ్ళాడు. సామిని దర్శించుకొని ఆ రా|తి వరాహస్వామి గుడి 
[పక్కన ఉన్న మండపంలో వి|శ మించాడు. ఎంత సేపటికి 
న్మిచపట్టలేదు. వెంటనే తంబుర తీగలు సపరించి పాటకు ఉప 
[కమించాడు. ఏదో రాగమందుకున్నాడు. విచ్శితమైన అనుభూతి 
కలుగుతున్నది. హృదయంలో అలజడి [పారంభమైంది. భాపంలో 
న్‌ బొమ్మలు అస్సషంగా కదలుతున్నాయి, నారదుని వీణా 
© 

గొనెం వినిపిస్తున్నది. తుంబురుని పాట వినిపిస్తున్నది me 
హొఠౌ క్తుగ అన్నమాచార్యుని కంఠం నుండి ఒక కొత్త పాట 
అపత రించింది. 


బహ్మ కడిగిన పాదము 
[బ్రహ్మము తానె నీ పాదము. 


చెల(గి వసుధ కొలిచిన నీ పాదము 
బలి తలమోపిన పాదము 
తల(కక గగనము తన్నిన పాదము 
బలరిపు గాచిన పాదము. 


కామిని పాపము కడిగిన పాదము 
పాము తల నిడిన పాదము 





43 


[పేమపు శ్రీసతి పిసికేటి పాదము 
పామిడి తురగపు పాదము. 


పరమ యోగులకు పరిపరి విధముల 
వరమొసంగెడి నీ పాదము 
తిరువేంకటగిరి తిరమని చూపిన 
పరమ పదము నీ పాదము. 


(శ్రీనివాసుని దిప్యపాదాలు హృదయంలో నిలిచి పోయాయి. 
అని [బహ్మ దేవుడు | పతినిత్యం కడిగే పాదాలు, శివి కమాపతార 
సంద రంలో భూమిని ఆకాశాన్ని కొలిచినపొదాలు. దిలిచ కవర్తి రిని 
పొతాళొ నికి [తొక్కిన పొదాలు,. అహల్య పాపాన్నికడిగిన 
పాదాలు. కాళింగుని పడగలను మర్చించిన పాదాలు. సంసార 
దుఃఖాన్ని పోగొట్టి శాశ్వత మైన అనందాన్ని పసాదించే పాదాలు. 
ఈ తిరుమలకొండ స్టీరమైంది. నేనే పర్మబహ్మాన్ని అని తెలిపే 
(భ్రీపొదాలు. ఆ పాటను మాటిమాటికి పాడుకోసాగాడు. 


రోజుకొక సంకీ రన: 


భాపసము| దంలో ఓలలాడుతున్న అన్నమాచార్యునికి వెంక 
'పేశ్వరస్వామి సాక్షాత్కరించాడు. అన్నమాచార్యుడు ఆ స్వామి 







క DY) స ని { 

3 స yA గ నాగ bp 
య? UR 
THAR iy 

Api eo) |) | Bex B yo TR 

01/04 6/0 టా JH TNA 

MN | శో Re క్ష | 

(| ల్ల = ( ty 


kh 
w/|| 
| 


45 


పాదాలమీద వాలిపోయాడు. “ అచార్య నీవు ధన్యుడపు. నీ 
నోట సంకీర్తన అవతరించింది, పల్లవి, చరణాలతోకూడిన ఈ 
కీర్శనకు ఒక స్థిరత్వం కల్పించు. నీవు పదకవితా పితామహుడవు. 
ఈ నాటి నుండి ఏమరక సంకీ ర్హనయజ్ఞం నిర్వహించు, రోజు 
కనీసం ఒక పాటైనా వీనోట వినవలె. సీ సంకీ ర్రనలు తప్ప 
మరెప్వరినీ వినను. ఇది నా |పతిజ్ఞ, ఇదే నీ[పతం” అనీ 
వేంకటేశ్వరస్వామి అనతిచ్చి అదృశ్యమయ్యాడు. 


దేశసంచారిం: 


అన్నమాచార్యుడు స్వామి ఆదేశాన్ని పాటిస్తూ సంకీర్తన 
యజ్ఞం నిర్వహించేవాడు. ఊరూరు వాడ వాడ తిరుగుతూ పాటలు 
పాడేవాడు. గుడిచేరి గుడిలో దేవుని కీర్తించి గుడిలోచేరే [పజలకు 
స్వామిమీద పాటలు పాడి వినిపించేవాడు. అ పాటలలో, తేటతేట 
తెలుగు మాటలకు మురిసిపోయేవారు. అ మాటలలోని అర్థాన్ని 
గమనించి ఆన౦ందించేవాళ్ళు. 


ఇలా అన్నమాచార్యుడు సంచారం చేస్తూ శఠకోపయతులను 
గురించి విన్నాడు. శరఠకోపయతి గొప్పతపస్సంపన్నుడు. 
అహోబిలంలో వెలసిన నరసింహస్వామి యతి రూపంలో | ప్రత్య 


క్షమై శఠకోపయతులకు సన్న్యాస్మాశమం అన్ముగహించారట, 
వారి శక్రియు క్రులను విన్న అన్నమాచార్యుడు యతిని దర్శించు 
కోవడానికి అహోబిలం వెళ్లాడు. దారిలో నందలూరు చొక్క 
నాథ స్వామిని, ఒంటిమిట్ట రఘురాముని, కడప వేంకటేశ (రువి 
దర్శించాడు. ఆ దేవుళ్ల స్స ఎన్నో పాటలు పాడాడు. 


అహోబిల క్షతం; 


అహో బిలానికే అహోఐలం అని కూడ పేరు. ఇది వెష్ష 
వులకు | పధాన క్షేత్రం. ఇక్కడే హిరణ్యకశిపుడు పరిపాలించాడు, 
కన్న కుమారుడై న (పహ్ల్హాదుని హింసించాడు. భక్తుని రక్షించడానికి 
విష్ణువు నరసింహ స్వరూపంతో ఉగ స్తంభంలో ఆవిర్భవించాడు. 
భవనాశినీ తీరంలో నరసింహస్వామి తొమ్మిది రూపాలతో వెలసి 
వున్నాడు. ఈ క్షేత్రం నల్ల మల అడవులిలో ఏర్పడింది. ఈ 
అడవి చిరుతప్పలులకు, సింహాలకు సిద్ది, ఈ అడవులలో 
అన్నమాచార్యుడు నిర్భయంగ నడిచి వెళ్ళాడు. ఇక్కడ దిగుప 
అహోబిలం, ఎగువ అహోబలం అని రెండు వున్నాయి, దిగువ 
అహోబిలంలో (పహ్లాదవరదుడనే పేరుతో లక్ష్మీ నరసింహస్వామి 
వెలసీ వున్నాడు. ఎగువ అహోబిలంలో ఒక బిలంలో ఉ|గరూపంకో 


47 


స్వామి హిరణ్యకశిపుని పొట్ట చీలుస్తూ ఆవిర్భవించి ఉన్నాడు. 
అన్నమాచార్యుడు త్ర దివ్యమూ రులను ్రీ ర్తి ౦చాడు. 


శక్రకోప యతి సేవ: 


భవనాళినీ నది ఒడ్డు మీద ఒక మండపంలో అపర నరసింహ 
స్వామిపలే శఠకోప యతులు కూర్చున్నారు, అన్నమాచార్యుడు 
శఠకోప యతుల పాదాలపై వాలాడు; ఆనందంతో అవేశంతో అ 
యతిని స్తుతించాడు. అతని వద్ద సుమారు పం డెం డేండ్లు శు[శూష 
చేశాడు. వైష్షవ ఆగమాలన్నీ నేర్చుకున్నాడు. విష్ణు త్ర తొా్వాన్నిలా 
అర్థం చేసుకున్నాడు... విష్ణువు దయామయుడు. సకల [వాణులు 
విష్ణువుని చేరడానికి అర్హులు. జాతిశో కాని మతంతో కాని, వర్ణంతో 
కాని వర్గంతో కొని పనిలేదు: శరణాగతి మంత్రం పరిస్తే చాలు. 
భగవంతుడు పశుడౌతాడు”. శఠకోప యతి బోధనలు అన్నమా 
చార్యుని ఆకట్టుకొన్నవి. ఆ |ప్రబోధాన్ని వినిపించడానికే అన్నమా 
చార్యుడు సిద్ధమయ్యాడు: అందరికీ చెప్పాడు. 


తందనాన అహి తందనాన పురె 
తంచనాన భళా తందనాన 


(బహ్మ మొక కు పర_|బహ్మ మొకకు పర 
(బ్రహ్మ మొకే పర్మబహ్మ మొక్కే. 
కందువగు హీనాధికము లిందులేవు 
అందరికి శ్రీహరే అంతరాత 

ఇందులో జంతుకుల మింతా నొకకు 
అందరికి (శ్రీహరే అంతరాత్మ. 


నిండార రాజు ని|దించు న్మిదయు నొకకే 
అండనే బంటు నిద అదియు నొకకే 
మెండైన (బాహ్మణుడు మెట్టుభూమి యొకటే 
చండాలుడుండేటి సరిభూమి యొకకేు. 


కడగి యేనుగు మొద కాయు యొండొకపే 
పుడమి శునకము మోొ(ద_పొాలయు నెండొకకు 
కడు వుణ్యులను బాప కర్ములను సరిగావ 
జడియు (శ్రీవేంక కుశ్వరు నాదుమొక'కే. 
(పనీద్ది : 
అన్నమాచార్యుని సంస్కారం గొప్పది. తనకు దొరికిన 
గురువు దైవము ఇరువురూ భక్త నులభులే. మానవజాతి 


49 


కల్యాణం కోసం వెషవ తతా వన్ని అన్నమాచార్యుడు కమ్మని 
ఓ సా జని 

పాటల ద్వారా |పచారం చేయసాగాడు. అన్నమాచార్యుని సంకీ గ 

నలు 'దేశవ్యాప్తం అయ్యాయి. టంగుటూరును పాలించే సాళ్వ 

నరసింగరాయలు అ పాటలూ, అన్నమాచార్యుని మహిమలు 

విన్నాడు. అన్నమాచార్యుని దర్శించడానికి ధన, కనక వస్తు వాహ 

నాలతో తాళ్ళ పాకకు వెళ్ళాడు. 


నరసీంగరాయలకు గురుత్వం: 


సొళ్వనరసింగరాయలు _ తాళ్ల పాకకు సమీపంలో ఉన్న 
టంగుటూరులో దండనాథుడుగా ఉండేవాడు; మహావీరుడు. అతని 
పేరు నరసింగరాయలు. ' సాళ్వ * అనేది బిరుదం. తర్వాత తర్వాత 
ఇది ఇంటి పేరుగా స్థిరపడింది. సాళనరసింగరాయలు అన్నమా 
చార్యుని తన గురువుగ భావించాడు, అన్నమాచార్యుని అనుమతి 
లేకుండ నరసింగరాయలు ఏ పనీ చేసేవాడు కాదు. అన్నమా 
చార్యుని ఆశీర్వాదబలం వల్ల తన పరాకమంపల్ల నరసింగరాయలు 
పెనుగొండ రాజ్యానికి [పభువయ్యాడు. అన్నమాచార్యుని పెను 
గొండ సీమకు అహ్వానించి గొప్ప సన్మానం చేసి తనకు తోడునీడగ 
అక్కడే ఉండమని (పార్టించాడు. తస భగవత్సంకీ ర నకు ఆటంకం 


కానంత ప రక్ష అక్కడే ఉంటానన్నాడు. రాజు అన్నమాచార్యువికి 
సకల సదుపాయాలను సమకూర్చాడు. వైష్ణవ ధర్మవ్యా ప్రి కి గాబా 
[శయం ఉపకరిస్తుందనే ఆచార్యుడు అంగీకరించాడు. దేవాలయా 
లను కేం దాలుగా జేసుకొని సంకీ ర్త సల ద్వారా విశిష్షా దై దశ్‌ 
మత వ్యా ప్పి చేయసాగాడు, 


ఒకనాడు, రాజు, అన్నమాచార్యుని తన కొలువుకూటానికి 
ఆహ్వానించాడు, మం కులు, సామంతులు, ద౦డనాథులు, అంతః 
పుర స్రీలు సభలో ఉన్నారు. రాయలు అన్న మాబార్యుని ఒర్‌ 
మధురమైన సంకీర్తన వినిపించమని |పార్థించాడు. ఆచార్యుడు 
ఇలా ఒక మధుర మైన శృంగార పదాన్ని పొడాడు. 


ఏమొకో చిగురు టధరమున యెడనెడ కస్తూరి 
నిండెను 
భామిని విభునకు |వాసిన ష్మతిక కాదుగదా 


కలికిచకో రాన్షీకి కడకన్నులు కె౦పై తోంచిన 
చెలువం బిప్పుడిదేమో చింతింపరె చెలులు 
నలువున [పాణేశ్వరుపై నాటిన యాకొనచూపులు 
నిలువున 'పెరుకంగ నంటిన నెత్తురు కాదుగదా. 


51 


చెజసాలలో అన్నమయ్య: 

ఆ పాట విని రాజూ, సభలోనివోరు పరవళించారు. రాజు 
అన్నమాచార్యుని ఘనంగా సత్కరించాడు, రాజు లోభీంకో “ఇటు 
వంటి పాట నా మీద కూడ ఒకటి పాడండి” అని అన్నమాచార్యుని 
కోరాడు. ఆ హరిభక్తుడు చెవులు రెండు గట్టిగ మూసుకున్నాడు. 
ఆసనం నుండి దిగ్గన లేచి “రాజా! ఎంత సీచమైన మాట అన్నావు. 
హరిని గురించి పొగడే ఈ నాలుకతో ఇతరులను ఎలా స్తుతించేది ? 
నీకు, నీ కొలువుకు నమస్కార "మని సభనుండి నిష్క.మించాడు. 
నలుగురి యెదుట అన్నమాచార్యుడు తిరస్కరించడం రాజుకు తల 


కొట్టి వేసినంత పనై 0ది. వెంటనే భటులను పిలిపించి అన్నమా 
చార్యుని దింధీంచి తెప్పించాడు. అతని చేతులకు, కౌళ్లకు మూరు 
రాయరగండ సంకెల బిగించాడు. చెరసాలలో [కోయించాడు. 
అన్నమాచార్యుడు వేంకొపేశ రుని గురించి దీనాతిదీనంగా ఒక పొట 
పొడాడు, 


నీ దాసుల భంగములు నీవు చూతురా 
యేదని చూచేవు నీకు నెచ్చరింద్‌పిలెనా 
పాలసము|దముమో(ద పవళించిసెట్టి నికి 
బేలలై సురలు మొజి వెట్టినయట్ట్లు 





53 


వేళతో మా మనవులు విన్నవించితిమి నీక్షు 
యేల నిద్దిరించేవు మమ్మి క్లే రక్షించరాదా. 
ద్వారకా నగరములో తగనెత్తమాడే నీకు 
బీరాన |దౌపది మొటివెట్టినయట్లు 

ఘోరవు రాజసభల కుంది విన్నవించితిమి 
యేరీతి పరాకు నీకు నింక రక్షించరాదా, 
యెనసి వైకుంఠములో నిందిరకూడున్న నీకు 
'పెన6గి గజము మొజివెట్టినయట్టు 

చనవుతో మా కోరిక సారె విన్నవించితిమి 
విని శ్రీవేంకకేశు(డ వేగ రక్షించరాదా. 


వారిభక్తుల నవమౌని౦చకు : 


అన్నమయ్య పాట ముగించిన వెంటనే సంకెళ్ల తెగి నేల 
పడ్డాయి, భటులు ఆశ్చర్యపడి ఈ విషయం రాజుకు తెలిపారు, 


రాజు ఆచార్యుని వద్దకు వచ్చి “నేను నమ్మను, ఈ సారి 
సంకెళ్లు బాగా బిగించండి” అని భటులను హెచ్చరించి “ఏమయ్యా 


54 


అన్నమయ్యా ! ఏదీ, ఈ సారి పాడి సంకెళ్లు తెంచుకో చూద్దాం.” 
అని ఎకసెక్కె౦ చేశాడు. అ మహాభక్నుడు రొజు అజ్ఞానానికి నవ్వు 
కొని వెంకటపతిమీద పాట పాడాడు. రొజు కళ్ల ఎదుటే సంకెల 
తెగి నేలమీద పడింది. రాజు వెంటనే తన తప్పు తెలిసికొని అచా 
ర్యుని పాదాలమీద పడి క్షమించమని పార్థించాడు. అన్నమా 
చార్యుడు రాజుని క్షమించౌడు “రాజా! ఎప్పుడూ హరి భక్తులను 
బాధ పెట్టవద్దు. భాగసతావమానం భగపదపమానానికి మించింది. 
కలియుగంలో భగవంతుడు సంకీ ర నంతోనే తృప్పిపడేది. రాజు 
విష్ణువుతో సమానం. నీవు ధర్మరక్షణ సాగించు” అని ఆదేశించి 
అన్నమాచార్యుడు “రాజా|శ యం తమవంటి వారికి మంచిదికౌద”ని 
తిరుమల క్షే తానికి తరలి వెళ్ళాడు, 


అన్నమయ్య ఆర్త్‌నాద౦: 


15వ శతాబ్దంలో మతరాజకీయ కల్లోలాలతో ఆం| ధదేశం 
సతమత మయ్యేది. మహమ్మదీయులు మన దేవాలయాలను ధ్వంసం 
చేశారు. గోవులను చంపారు _ స్త్రీలను మానభంగం చేశాడ, 
ఇలాంటీ పరిస్థితుల్లో అన్నమాచార్యుడు తిరుపతి యాత 
సాగిస్తున్నాడు. ఒకరోజు దారిలో ఆంజనేయస్వామి గుడిలో వి శ 


55 


మించాడు. ఇంతలో కొందరు తురక సై నికులు గు రాలమీద పచ్చి 
ఆ గుడిని కూల్చారు. అక్కడున్నవాళ్ల ను బెదిరించి వాళ్ల మూట 
ముల్లె దోచుకొని వెళ్ళారు. అన్నమాచార్యునికి అంతుపట్టలేదు. 
తనపద్ద ఉన్న అస్తి వేంకపేశ్వరస్వామి పూజావిగహం, దానిని 
కూడ దక్కి౦చుకోలేక పోయాడు. ఎదురుగా నిలువెత్తు హనుమంతుల 
వారి వి|గహం. కూలిపోయిన గుడిగోడలు. తనవలెనే నిర్మాశయు 
లైన మనుష్యులు, అన్నమాచార్యునికి దుఃఖం పెల్లుబికింది. దీనాతి 
దీనంగా ఒకగీతం అలపించాడు. 


ఇందిరా రమణు తెచ్చి యియ్యరో మాకిటువలె 
పొంది యీతని పూజించ పొద్దాయ నిపుడు 


ధారుణి మైరావణు దండించి రాము తెచ్చి 
నేరుపు మించిన అంజనీతనయా ! 

ఘోర నాగపాశముల కొట్టి వేసీ యీతని 
కారుణ్య మందినట్టి ఖగరాజ గరుడా ! 

శ్రీ వల్లభునకు నశేష కై ంకర్యములా 

శ్రీ వేంకటాాదివైన శేషమూరితి 





57 
కెవసమైనయట్టి కారే పీర్యార్దునుడా యో 
దేవుని నీవేళ నికై తెచ్చి మాకు నియ్యరే 
అలా పాడిపాడి అలసి పడిపోయాడు. 
అ౦జనేయుని అన్నుగవాం: 


ఇలా సొమ్మంతా కొల్ల గొట్టుకొని తురక సైనికులు ఈమ 
గుడారాలలో చేరి కేరింతలు కొడుతున్నారు. ఇంతలో వాళ్ల మధ్య 
ఒక కోతి [పవేశించింది. వాళ్ళుచూస్తుండగానే గుడారమె త్తు పెరిగింది. 
అన్నమాచార్యుని పూజావిగహాలున్న సంచీని తీసికొని గుడారాన్ని 
నేలమట్టం చేసింది. 


అన్నమాచార్యుని వన్‌ తట్టి లేపిన'క్టై ౦ది, కళ్ళుతెరచి 
చూస్తే ఎదుట పూజావి గహాలు క పించాయి. సంతోషంతో ఉక్కిరి 
బిక్కిరయ్యాడు. “స్వామీ 1 ఇదంతా నీ చలువే” అని వేంకే 
శ్వర స్వామిని స్తుతించాడు. 


అన్నమాచార్యుడు తిరుమల క్షేతం చేరుకున్నాడు. తనజ్లీవిత 
మంతా ఆస్వామి సన్నిధిలోనే గడపసాగాడు. స్వామి ఉత్సవాలలో 
ఊ'రేగింపులలో పాల్గొనేవాడు, ఎన్నోపాటలు పాడేవాడు, సుప్రభాత 


ర్‌త్రి 


సేవ మొదలుకొని ఏకాంత సేవదాకా స్వామికి సంకీర్త నలు పొడీ 
వివిపించేవాడు. ' శృంగారమ౦జర " అనే ద్విపద కావ్యం [వాళాడు. 
మధురభ క్రీని తెలిపే శృంగార సంకీర నలు వినిపించాడు. అపాటలు 
(్రీనివాసుడు |పత్యత్షంగా వినేవాడట, 


నవయవ్యనం అంకురిస్తున్నది : 

ఒకనాడు అన్నమాచార్యుడు పాడిన శృంగారపదం విని 
స్వామి ఇలా అన్నాడు స్త అన్నా! తేనెలూరే నీ శృంగార పదాలు 
వింటూంసే నాలో కొ త్రయవ్యనం పస్తూంది. ఇంతకుముందున్న 


వరకి లేదు”, అన్నమాచార్యునికి స్వామితో ఎమిబదులు చెప్పాలో 
తోచలేదు. తడదిడుతూ త డబడుతూ మెల్ల గా అంటున్నాడు “ స్వామీ! 
మిమ్ము వేదాలు వినుతించాయి. నిత్యం జ్ఞా జానులు స్తుతిస్తున్నారు. దేవత 
లందరూ మీకీ రిని గానం చేస్తున్నారు... “ నేనెంత... .కోలుబొమ్మను, 

... నన్ను, పాలుపోసి పెంచిన తం| డివినీవు, నొ నాలుకమీది పాటలు 
నీవే వినిపిస్తున్నావు.... నీవు మాధవునివి.... నేను సీదాసుడిని.... ” 
ఆచార్యుని పాటలువింటూ (శ్రీనివాసుడు చిరునవ్వులు చిందించాడు, 


ఎంతఅపచారం౦: 
అన్నమాచార్యుడు మహాభ కుడు, అతని నోట్‌వెంట వచ్చిన 
మాట అక్షరాల జరిగి తీరుతుంది. నిర్మలమైన మనస్సు, లోకకల్యాణ 


59 


దృష్టి సంకీర్తన యజ్ఞం తపస్సు. ఇంక అ మహాపురుషునికి సొటీ 
ఎవ్వరు ః ఒకరోజు స్వామికి నై వేద్యంగా మామిడి పళ్ళను 
సమర్చించాడు. పెరుమాళ్ళ కు ఆరగింపైన పళ్లను నోట పెట్టుకుంటే 
పుల్ల గావున్నాయి, అభక్తు నికి చెప్పరాని బాధ కలిగింది. “అయ్యో | 
నాస్వామికి పులుపు పళ్ళు నై నై వేద్యం పెట్టానే... . ఎంత అపచార౦ 
జరిగింది?” అని ఆ మామిడి పళ్ళ చెట్టును క ౪ గ్రీన్లి పళ్ళు పంచదార 
పట్ల అగుగాక” అని 'వేంకటపతిని పార్థించాడు. ఆ జీడిమామిడి 


పళ్లు తియ్యమామిడిస శ్లయ్యాయి, ఇలా అన్నమాచార్యుని మహి 
ష్‌ లోకమంతా (పోకిపోయాయి. 


అన్నమయ్య ఆశీస్సు: 


కేప్‌ | బాహ్మణుడు అన్నమాచార్యుని దర్శించి తన 

వివాహానికి ee సహాయం అను[గహించమన్నాడు, అన్నమాచార్యుని 

ఆశీర్వాదం పల్ల ఒక రాజు ఆ | బాహ్మణుని పిలిచి పెళ్ళి చేయించి 
య 

ధనకనక పస్తువాహనాలు సమర్పించాడు, అన్నమాచార్యుని పాటలు 

వింిపేచాలు బలమైన రోగాలు నయమౌతాయి, భూతభే తాశళపిశాచాలు 

పారిపోయేవి. అవి పాటలుకావు వేంకకేశ్వరస్వామి దివ్య 


మం|తాలు 





61 
అన్నమయ్య _ పురందరదాసు: 


అన్నమయ్య మహిమలను, సంకీ ర్రనలను విని పురందర 
దాసు తిరుమలకు వచ్చాడు. పురందరదాసు కన్నడ దేశానికి 
చెందిన భక్తకవి. మహాగాయకుడు. అతనికి కర్ణాటక సంగీత 
పితామహుడనే బీరుదం వుంది. పురందరదాసు అన్నమాచార్యు 
లను కలుసుకోపడానికి వెళ్ళాడు, అన్నమచార్యులు మూ ర్తీ 
భవించిన వేంకటేశ (రునిలా కూర్చొని, ఒక చేతో తంబుర మీటు 
కుంటూ మరొక చేత్తో భావాన్ని విప్పి చెప్తూ పాట పాడుతున్నాడు. 
భ క్తులందరు పొరసశ గంలో పలుకుతున్నారు, 


శరణు శరణు సురేం[దసన్నుత శరణు శ్రీసతి వల్లభా 
శరణు రాక్షసగర్వసంహర శరణు వేంకటనాయకా. 
కనులధరుడును కమల మితుడు కమలశ తుడు పుతుడు 
[కనుముతో మో కొలువుకిప్పుడు కాచినారెచ్చరికయా. 


అనిమిషేం|దులు మునులు దిక్పతులమరకిన్నర సిద్ధులు 
ఘనతతో రంభాది కాంతలు కాచినా రెచ్చరికయా. 


62 

ఎన్నగల ప్రహ్లాద ముఖ్యులు నిన్ను కొలువ(గ వచ్చిరీ 
విన్నపము వినవయ్య తిరుపతి వేంకటాచలనాయకా. 
పురందరదాసు ఆ సన్నివేశం చూస్తూ మైమరచి పోయాడు. 
అ|పయత్నంగ అదే ధోరణిలో ఒక పాట పాడాడు, 


శరణు శరణు సురేం|దవందిత శరణు శ్రీపతి సేవిత 
శరణు పార్వతితనయ మారుతి శరణు సిద్ధివినాయక 


నిటలనే తనదేవిసుతనె నాగభూషణ |పియనె 
తటిల్ల తాంకిత కోమలాంగనె కర్ణ కుండలధారనె 


బటువుము త్తిన పదక హారనె బాహుహస్తచతుష్కునె 
ఇట్టి తొడగియు హేమకంకణ పాశ అంకుశ ధారనె 


కుక్షీయొళు మహాలంబోదరనె ఇక్షు చాపగెలిదనె 
పక్షివాహన నాద పురందర విట్టల నిజదాసనె 


63 


అన్నమాచార్యులు, పాటపాడే యువకుణ్ణి చూసి, ఆనందంతో 
దగ్గరకు రమ్మని కళ్ళతోనే పిలిచాడు. పురందరుడు. “స్వామీ; 
మీ మహిమలను విన్నాను. మీ సంకీర్తనలనూ విన్నాను. అవి 
పాటలు కావు. నా పాలిటి పరమ మంతాలు, నా జన్మ తరించింది, 
మీరు సామాన్యులు కారు. సాక్షొత్తు వేంఠకేశ్వరుని అపరాప 
శారమ గని స్తుతించాడు. అన్నమాచార్యుడు అప్పటీకే బాగా వృద్ధ 
డయ్యాడు, దాసులవారిని కౌగలించుకొని... ....* నీవు సామాన్యు 
డవొాః। రంగ విట్టలుని అను గహానికి పొ తుడై నవౌడివి. సీవృ 
సంధ్య వార్చుకో వడానికి ఆ స్వామితో నే నీళ్ల తెప్పించుకొన్న 
భాగ్యశాలివి, సీ పాటలు కర్ణాటకసంగీతానికి తొలి పారాలవు 
తాయ”ని ఆశీర్వదించాడు. 


రచనలు: 


అన్నమాచార్యుని రచనలెన్నో కాలగర్భంలో కలసి 
పోయాయి. వీరి రచనలను రాగిరేకులమీదకూడ వాయించారు, 
అవన్నీ తిరుమల దేవాలయంలో సంకీర్తన భాండారంలో భద 
పరచారు. కాని మన తెలుగు వాళ్ల అ శద్ధ, అవివేకం, పేరాశల 
పల్ల అలాంటి రేకులు కొన్ని వేలు పోగొట్టుకొన్నాం. రాగం 


64 


విలువ తెలియని చాతి రాగి కోసం వానిని కరగించుకొన్నది. 
అన్నమాచార్యులు 02,000 సంకీ ర్తనలు [వాస్తే మనకు 12,000 
మ్మాతమే దొరికాయి, పం డెండు శతకాలు రచి స్తే ఒక శతకము 
మాతందొరికింది. ఇంకొ వౌరు [వాసిన ద్విపద రామాయణం, 
వేంకటాచల మాహాత్మ్యం సంకీ ర్థన లక్షణం, ఎన్నో భాషల్లో 
(వాసిన [ప్రబంధాలు మనం పోగొట్టుకొన్నాం. 


కాళ్ల పాక కవుల సేవలు: 


అన్నమయ్య కుమారుడు పెదతిథమలియ్య, మనుమడు 
చిన తిరుమలయ్య చిన్నన్న మొదలై నవాళ్లుకూడ మహాకవులు. 
గాయకులు, వీళ్ల ందరినీ తాళ్ల పాక కప్పలని వ్యవహరిస్తారు 

ఈ తాళ్ల ప్రాక్ర కోస్‌లు తెలుగు “ చేసిన సేవ చాలి గొప్పది, 
సంకీ ర్రనలు ద్విపదలు, ఉదాహరణలు, దండకౌలు, శతకాలు, 
వ్యాఖ్యానాలు, లక్షణ గంథాలు, రగడలు మొదలైన క్రియల్లో 
రచనలు చేశారు, అన్నమాచార్యుల పెద్దభార్య తిమ్మక్క 
తెలుగులో తొలి కవయ్యితి ఈమె. కుమారుడు నరసింగన్న 
మహాకవి, ఈ తాళ్ళ పాక కవులు కేవలం కావ్యాలు (వాయడమే 
కాదు, ఎన్నో దేవాలయాలు నిర్మించారు, పడిపోయిన గుళ్ల ను 


65 


మరమ్మత్తు చేయించారు, వైష్ణవ దేవాలయాల్లో సంకీ ర్రసిలు 
పాడే ఏర్పాట్లు చేశారు ఎన్నో ఉత్పవాలను ఊరేగింపులను 
(పవేశ పెట్టారు తిరుమల దేవాలయానికి ఎన్నో కై ౦కర్యాలు 
చేశారు. మండపాలు నిర్మించారు. స్వామి పుష్కరిణికి 
మెట్లు కట్టించారు, కల్యాణోత్సవం [పవేశ పెట్టారు, [బ్రహ్మో 
త్సవాలను నిర గ్రహించారు, వీరు చేసిన సేవలను తెలిపే శాసనాలు 
సుమారు అరవై దాకా తిరుమల తిరుపతి 'దెవస్టానాలలో శిలాక్ష 
రాలుగ నీలిచి ఉన్నాయి, 


అవతార నమాపి: 


అన్నమాచార్యులు డీ. శ 1508లో నిర్యాణం చెందారు; 
అది దుందుభి సంపత్సరం ఫాల్గుణ దిహుళ ద్వాదశి, అన్నమా 
చార్యుడు బాగా వృద్దుగయ్యాడు, అప్పటికి ఆతని పయస్సు $5 
ఏండ్లు, మెల్లగ పెదతిరుమలయ్య ను దగ్గరకు పిలిచాడు, రహస్యంగా 
ఇలా అన్నాడు, ___ “తిమ్మప్పా 1 నేట్‌ళో నా సంక్రీర్తన యజ్ఞం 
సమా ప్పమౌతుంది. ఇంక దినానికి ఒక్క సంకీర్తన తక్కువ 
కాకుండా (శ్రీనివాసునికి అర్చించే బాధ్యత నీది. ఈ యజ్ఞం నీవే 
కొనసాగించవయ్యా”..... అన్నమాచార్యుడు పెద తిరమలయ్య 





67 


చేతికి తంబుర, చిరుతలు అందించాడు. తిరుమలయ్య కళ్లలో 
సీట్ల నిండాయి. అన్నమాచార్యుడు కుమారుని తల నిమురుతూ 
ఏదొ అస్పష్టంగ పలికాడు........ అది వేంక'పేశ మంతం కాదోలు! 
గంభీరంగా అడుగులు వేసుకుంటూ ఆ కారణజన్ముడు తీరుమల 
మందిరంలో కలిసిపోయాడు .... ..ఏదో ఒక తేజస్సు శం|డీ 
శరీరం నుండి వెలువడి వేంకటేశ (రునిలో లీనం కావడం పెద 
తిరుమలయ్య మనో న్నే శాలకు గోచరించింది. .. 


(పతి బహుళ ద్వాదశినాడు పెద తిరుమలయ్య ఇలా 
పాడుకుంటూ ఉండేవాడు........ 


దినము ద్వాదశి నేడు తీర్థ దివసము నీకు 
జనకుండ అన్న మాచార్యు(డ విచ్చేయ వే 


అనంత గరుడ ముఖ్యులై న సూరిజనులతో 
ఘననారదాది భాగవతులతో 
దనుజమర్షను(డైన దెవశి ఖామణీతోడ 
సెనుగొని యారగించ విచ్చేయ వే 


68 


వెకుంఠాన నుండి యాళువారల లోపల నుండి 
లోకపు నిత్యముక్తుల లోన నుండి 

శ్రీకాంత తోడ నున్న శ్రీ వేంక'కేశు(గూడి 
యీకడ నారగించ నింటికి విచ్చేయనే 


సంకీ ర్రనముతోడ సనకాదులెల్ల బాడ 
పొంకపు శ్రీ వేంకటా|ది భూమినుండి 
లంకె శ్రీవెంకటగిరి లక్ష్మీ విభుడ నీవు 
సంకెల మా యింటివిందు లారగించచే 
(పెద తిరమలాచార్యులు) 


చిన తిరుమలయ్య తాతగారికి తీరువౌరాధన్‌ నిర్వహిస్తూ 
ఉండేనాతు. 


Oy 


6ం 


అనుబంధము 

ఉగువెటరే వోయమ్మా చె 
౧ CN) 

య్యొగీనిదె శిశు వోయమ్మా 
కడువులోని లో కమ్మలు కదలి 
నొడలూచకురే వోయమ్మా 
తొడికెడి సరుగన తొలగ తీయరే 
వుడికెడి పాలివి వోయమ్మా 
చప్పలు వట్టుక సన్నపు బాలుని 
నుప్పర యె త్తకు రోయమ్మా 
అప్పుడె సకలము నదిమోనోరనె 
వొప్పదు తియ్యర వోయమ్మా 
తొయ్యలు లిటు చేతుల నలంగించక 
వుయ్యల నిడరే వోయమ్మా 


కొొయ్యమాటలను కొండల తిమ్మని 
ఒయ్యన తిట్టకు రోరమ్మా 


70 


జో అచ్యుతానంద జోజో ముకుంద 
రావె పరమానంద రామగోవింద. 


నందు నింటను జేరి నయము మారంగ 
చందవదనలు నీకు సేవ చేయంగ 
అందముగ వారిండ్ర ఆడుచుండంగ 
మందలకు దొంగ మౌ ముద్దురంగ. 


అంగజుని గన్న మా యన్న యిటు రారా 
బంగారు గిన్నెలో పాలు పోసేరా 

దొంగ నీవని సతులు పొంగుచున్నారా 
ముంగిట నాడరా _ మోహనాకార 


గోవర్థనంబెల్ల గొడుగుగా పట్టి 
కావరమ్మున నున్న కంసు పడగొట్టి 
నీవు మధురాపురము నేల చేపట్టి 
రీవితో నేలిన దేవకీపట్టి 


41 


అంగుగా తాళ్ళపా కస్నయ్య చాల 
శృంగార రచనగా చెప్పె నీ జోల 
సంగతిగ సకల సంపదల నీవేళ 
మంగళము తిరుపట్ల మదనగోపాల. 





